Registered No. HSE -49/ 2016 


HAIRA 
. 
PRAA 


IT OF ANDHA 


C 


GOVERNIE 


Time 


Tol 


roine 


S 


parao 


- 


Procogn 


Surya 


RIGHT TO 
INFORMATION 


जपत 


0 : 1 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.17 


AMARAVATI, SATURDAY, APRIL 28 , 2018 


G.46 


PART II - MISCELLANEOUS NOTIFICATIOSN OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition ) 
Rc.No. 343/ 2017 ప్రకాశంజిల్లా 
భూసేకరణ ప్రకటన 

Date : 10- 1 - 2018 
ఫారం నెం . VI ( ఎ ) 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సబ్ రూల్ (1) ననుసరించి ) 

ప్రాథమిక ప్రకటన 
ఈ దిగువనుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్థం అనగా పూల సుబ్బయ్య వెలిగొండ 
ప్రాజెక్టు క్రింద 5 యల్ మైనర్ ( ఇ5 బ్లాక్ ) కాలువ నిర్మాణంలోని భాగముగా తర్లుపాడు మండలముగొల్లపల్లి గ్రామములోని 
కాలువ పోవుచున్నందున శ్రీయుత స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ , ఒంగోలువారు ఆంధ్రప్రదేశ్ 
ప్రభుత్వము భావించినందున , 2013వ సంవత్సరము 30వ చట్టము వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన 
నష్టపరిహారం పొందేహక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 (1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి 
ఇందుమూలముగా నోటీసుజారీచేయడమైనది . 

పైన పేర్కొనిన చట్టంలోని సెక్షన్- 3( ఇ ) మరియు రూల్ 2(బి ) క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించి ప్రత్యేక 
ఉపకలెక్టరు (భూసేకరణ ) పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ , ఆర్ & ఆర్ యూనిట్ , మార్కాపురం వారికి , వారి సిబ్బందికి 
మరియు పనివారలకు ఆ భూముల భూసేకరణకై సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము 
ఇవ్వబడినది . 

పై చట్టములోని సెక్షన్ 11 (4 ) ననుసరించి , ఈ ప్రాథమిక ప్రకటన వెలువడిన తేది నుంచి శ్రీ ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ ) 
అధికారి వారి ముందస్తు అనుమతి లేనిదే, ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏమైన అమ్మకం / కొనుగోలు (క్రయ విక్రయాలు ) 
లేదా ఏవిధమైన లావాదేవీలుజరుపరాదని తెలియజేయడమైనది . 

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణ పై ఏమైన అభ్యంతరములు / ఆక్షేపణలు ఉన్న యెడల సంబంధించిన 
వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటనలు ప్రచురించిన తేది నుండి 60 ( అరువది ) దినములలోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) అధికారి 
వారి ఎదుట అభ్యంతరములు దాఖలు చేసుకొనవచ్చును . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


పూర్తి | 


పొగాకు, 


షెడ్యూలు 
జిల్లా : ప్రకాశం మండలము : తర్లుపాడు 

గ్రామము :గొల్లపల్లి 
భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు చెట్లు 
క్రమ | సర్వే 
| క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు) మరియు 

మరియు 
సంఖ్య | నెం . విస్తీర్ణం | భూస్థితి 
విస్తీర్ణం 

- ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కట్టడముల 
చిరునామా 

చిరునామా 
య . సెం . 
ఎ . సెం . 

వివరాలు 
1. | 69 / 1 | 3 . 60 సర్కారు 0. 04 | ఉడుముల కాశమ్మ ఉడుముల కాశమ్మ | 106 | 69/ 2 | 69/ 3 | 107 | వరిగ 

పుంజ భర్త వెంకటరెడ్డి భర్త వెంకటరెడ్డి 
2 . | 69/ 2 | 1. 64 | సర్కారు | 0 . 17 | ఉడుముల కాశమ్మ ఉడుముల కాశమ్మ | 69/1 | 70 | 69/4 | 68 | వరిగ 

పుంజ భర్త వెంకటరెడ్డి | భర్త వెంకటరెడ్డి 
3. | 70/1 | 4. 36 | సర్కారు 0. 19 | 

|తాడి వెంకటరెడ్డి తాడి వెంకటరెడ్డి | 69 | 76 | 70/ 2 | 68 | పొగాకు, 
పుంజ తండ్రి 
రామయ్య తండ్రిరామయ్య 

వరిగ 
0. 33| ఉమరెడ్డి లక్ష్మీరెడ్డి | ఉపురెడ్డి లక్ష్మీరెడ్డి | 69 | 76 | 70/ 2 | 68 

తండ్రి వెంకటసుబ్బారెడ్డి | తండ్రి వెంకటసుబ్బారెడ్డి 
4 . | 74 / 1 | 1. 74 | సర్కారు 0. 19 | తాడి బాలిరెడ్డి |తాడిబాలిరెడ్డి 71 | 74 / 2 | 74 /4 | 75 
పుంజ తండ్రి నారయ్య తండ్రినారయ్య 

వరి 
0. 18 |తాడి వెంకటేశ్వర్లు |తాడి వెంకటేశ్వర్లు | 71 | 74 /2 | 74 /4 | 75 

తండ్రినారయ్య తండ్రినారయ్య 
5 . | 74 / 3 1. 00 సర్కారు 0 . 16 |తాడి పెద్ద వెంకటరెడ్డి |తాడి పెద్ద వెంకటరెడ్డి | 74 /4 | 74 /9 | 74 / 6 | 74 /2 | వరిగ 

తండ్రినారయ్య తండ్రి నారయ్య 
సర్కారు 0. 12 |రాగి చిన్నక్క రాగి చిన్నక్క 

71 | 74 / 3 | 74 / 5 | 74 /1 | వరిగ 
పుంజ భర్త పెద్ద శేషయ్య భర్త పెద్ద శేషయ్య 
0. 11 |రాగి పుల్లారెడ్డి రాడి పుల్లారెడ్డి 

71 | 74 / 3 | 74/ 5 | 74 / 1 
తండ్రి శేషయ్య తండ్రి శేషయ్య 
7 . | 74 / 6 0. 70 సర్కారు 0. 14 | తాడి పెద్ద వెంకటరెడ్డి | తాడి పెద్ద వెంకటరెడ్డి | 74 /5 | 74 / 10 | 74 / 7 | 74 /3 | వరిగ 

పుంజ తండ్రి నారయ్య తండ్రి నారయ్య 
సర్కారు 0. 19 | కిసర సుబ్బయ్య |కిసర సుబ్బయ్య 91 | 88 / 4 | 88 / 3 | 87 బీడు 

తండ్రినాగయ్య తండ్రినాగయ్య 
0. 18 | యక్కంటి వెలుగొండమ్మ | యక్కంటి వెలుగొండమ్మ 91 | 88 /4 | 88 /3 | 87 

భర్త చిన్న కొండయ్య | భర్త చిన్న కొండయ్య 
9. | 88 / 3 | 0. 60 సర్కారు 0. 07 తుమ్మలపెంట సురేష్ | తుమ్మల పెంట సురేష్ | 91 | 88 /2 | 89 | 88 / 2 

పుంజ బాబు 

బాబు 
తండ్రి సుబ్బారావు |తండ్రి సుబ్బారావు 


పుంజ 


74 / 4 


పుంజ 


10 . | 91 / 1 | 2. 79 సర్కారు 

పుంజ 


0. 13 | అలసందలపల్లిచాన్న | అలసందలపల్లి 
చాన్న | 92 | 91 / 3 | 91/ 2 | 86 | కంది 
నాగయ్య 

నాగయ్య 
తండ్రి శేషయ్య తండ్రి శేషయ్య 


పుంజ 


11 . 191 / 3 | 5. 24 | సర్కారు 0 . 57 | పొడతెరపు పెద్దకాశయ్య | పొడతెరపు పెద్దకాశయ్య 91/2 | 88 | 91 /4 | 91 /2 | వరిగ 

తండ్రిపిచ్చయ్య |తండ్రిపిచ్చయ్య 
12. | 92 / 2 | 3. 24 | ఇనాం 0. 28 | సానికొమ్ముబాలిరెడ్డి సానికొమ్ముబాలిరెడ్డి | 93 | 86 | 92/ 3 | 84 | ఆముదాలు 

పుంజ తండ్రిబాలయ్య తండ్రిబాలయ్య 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


క్రమ 


సర్వే 


విస్తీర్ణం భూస్థితి విస్తీర్ణం | 


| నెం . 


భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు | సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
పూర్తి |తరగతి , 
క్రింద | ( పట్టాదారు ) మరియు | ( అనుభవదారు) మరియు 

మరియు 
చిరునామా 

చిరునామా - ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కట్టడముల 

వివరాలు 


య . సెం . 


ఎ . సెం . 


13. | 92 / 3 | 4.80 సర్కారు | 0. 39 | అలసందలపల్లి 
చాన్న | అలసందలపల్లి 
చాన్న | 93 | 91 | 94 | 92 / 2 | ఆముదాలు 

పుంజ నాగయ్య 

నాగయ్య 
తండ్రి శేషయ్య తండ్రి శేషయ్య 


97/ 

3 


74 


14 . | 97/ 2 | 2. 60 సర్కారు 0. 08 | ఉడుముల సంజీవరెడ్డి | ఉడుముల సంజీవరెడ్డి | 97 / 1 | 83 | 

బొబ్బర్లు 
| పుంజ తండ్రి తిరుపతిరెడ్డి |తండ్రితిరుపతిరెడ్డి 
15 . | 107 /2 | 3. 52 సర్కారు 0. 34 | యక్కంటి రామిరెడ్డి | యక్కంటి రామిరెడ్డి | 109 | 107/ 3/ 106 | 107/1 | 

జామాయల్ 
| పుంజ తండ్రిరామయ్య |తండ్రి 
రామయ్య 
16. | 107/ 3| 1. 74 సర్కారు 0. 25 | యక్కంటి రామిరెడ్డి , | యక్కంటి రామిరెడ్డి | 107121 68 | 69 | 108 |జమాయల్ 

పుంజ తండ్రిరామయ్య |తండ్రి 
రామయ్య 
17. | 108 / 1 / 3. 07) సర్కారు 0. 27 ] తమలపాడుల లక్ష్మీ | తమలపాడుల లక్ష్మీ | 110 | 108 / 2| 109 | 27 | 

జమాయిల్ 
పుంజ గంగమ్మ 

రంగమ్మ 

భర్త ఈశ్వరరెడ్డి భర్త ఈశ్వరరెడ్డి 
18 | 109 /1 5. 02 | సర్కారు 0 . 06 కుర్రి ఆదెయ్య కుర్రిఆదెయ్య | 110 | 107 | 104 | 108 | జొన్న 

పుంజ తండ్రి చిన్న గురవయ్య |తండ్రి చిన్న గురవయ్య 

0. 34 |కుర్రిమల్లయ్య | కుర్రీమల్లయ్య | 110 | 107 | 104 | 108 

తండ్రిచిన్న గురవయ్య తండ్రి చిన్న గురవయ్య 
మొత్తం విస్తీర్ణము | 4 . 78 


సం || నాగలక్ష్మీ. ఎస్ . I.A.S., 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), ( FAC ) 
పి . యస్ . వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు . 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

GovernmentRegional Press, Vijayawada, www.apegazette . cgg. gov .in 


